శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్ర్యై నమః శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు 
దత్తాత్రేయాయ నమః 


శతశ్ళోకీ వాల్మీకి రామాయణం 
ధ్యాన శోకాలు: 


1. తెల్లని వస్త్రములను ధరించి, సర్వ వ్యాపకుడై, చంద్రుని పోలిన శరీర వర్ణం కలవాడై, నాలుగు 
భుజములతో, ప్రసన్నమైన ముఖముతో విరాజిల్లీ వినాయకుని, సమస్త విఘ్నములను నివారించి 
శాంతిని చేకూర్చుటకై ప్పార్శిస్తున్నాను. 


2. తెల్లని పద్మము వంటి ముఖము గల సరస్వతీదేవిని ఎల్లవేళలా నా చెంతనే ఉండి 
అనుగ్రహించమని వేడుకొంటున్నాను. 

. సమస్త బ్రహ్మాండములూ తన రూపమే అయిన, చరాచర జగత్తంతటా వ్యాపించి ఉన్న 

దివ్య పాదపద్మములకు నమస్కరిస్తున్నాను. 

4. *రామ, రామి అనే పలుకులను శుదృమైన కవిత్వమనే చెట్టు కొమ్మపై కూర్చుండి మధురంగా 
గానం చేస్తున్న కోయిల వంటి వాల్మీకి మహర్షికి శిరస్సు వంచి వందనం చేస్తున్నాను. 


5. అంజనాదేవి పుత్పుడు, గొప్పు శూరుడు, జానకీదేవి శోకాన్ని పోగొట్సినవాడు, వానరరీరుడు, 


అక్రకుమారుని సంహరించినవాడు, లంకా పట్టణాన్ని భయపెట్టినవాడు అయిన హనుమంతునికి 
నమస్కారము. 


6. వేదములచే తెలుసుకోదగిన పరమాత్ముడైన శ్రీ మహా విష్ణువు, దశరథుని కుమారుడైన శ్రీ 
రామునిగా అవతరించగా, వేదసారమైన రామాయణం వాల్మీకి మహర్షిచే రచింపబడినది. 


7. రామా, రక్షకుడవు, ఆనంద మునిచ్చువాడవు, సృష్టికి మూలమైనవాడవు, రఘువంశమునకు 
కిరీటమువంటివాడవు, సీతాపతివి అయిన నీకు నమస్కారము. 


శతశోకీ రామాయణం 


1. నిరంతరం తపస్సులోను, లీక వేదాధ్యయనములోను నిమగ్నుడై, పాండిత్యములో 
అగృగణ్యుడైన నారద మహర్షిని, ముని పుంగవుడైన వాల్మీకి ఇలా ప్రశ్నించాడు. 


andhra-telugu 


2-4. "నారదా! లోకంలో ప్రస్తుతం గుణవంతుడు, వీరుడు, ప్రజ్ఞావంతుడు, కృతజ్ఞతతో 
నిండినవాడు, సత్యసంధుడు, దృఢమైన సంకల్పములు కలవాడు, సద్వంశమునకు చెందినవాడు, 
సమస్త జీవకోటినీ ప్రేమించేవాడు, సమస్త విద్యలలో ప్రవీణుడు, నమర్శుడు, అందగాడు, 
ఆత్మజ్ఞాని, కుధోన్సీ జయించినవాడు, తేజోవంతుడు, అసూయ లేనివాడు, దేవతలకు కూడా 
భయాన్ని కలిగించేవాడు ఎవరు? 


5. మహర్షీ! ఈ విషయం తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. చెప్పగల సమర్శత 
కలవాడవు నీవీ." 


6. ముల్లోకాలలోనూ జరిగే విషయాలన్నిటినీ తెలిసిన నారద మహర్షి వాల్మీకి అడిగిన ప్రశ్నకు 
సంతోషించి, "చెప్పాను, విను," అన్నాడు. 


7. "నీవు కీర్తించిన ఇన్ని గుణాలూ ఒకే వ్యక్తి కలిగి ఉండటం దుర్శభం. అయినా ప్రస్తుతం ఇవన్నీ 
ఉన్నటువంటి ఒక మనుష్యుని గురించి చెప్తాను. శ్రద్చగా విను". 


8. ఇక్ష్వాకు వంశంలో జన్మించి, జనులచేత "రాము అని పిలువబడే మహావీరుడు, ఆత్మ నిగ్రహం 
కలవాడు, తేజోవంతుడు, ధైర్యశాలి, ఇంద్రియాలను జయించినవాడు, 


9. బుద్చిశాలి, నీతిమంతుడు, మంచి వక్త, సంపన్నుడు, సునాయాసంగా శత్తువులను 
సంహరించేవాడు, గట్లు భుజములు, బలమైన బాహువులు కలవాడు, శంఖారావం వంటి 
కంఠధ్వని, దృఢమైన దవడలు కలిగిన వాడు, 


10. విశాలమైన వక్షస్థలము కలిగి, అద్భుతమైన ధనుస్సును ధరించినవాడు, మెడక్రింది ఎముకలు 
కనిపించనివాడు, ఆజానుబాహువు, చక్కటి నుదురు కల పరాక్రమవంతుడు, 


11. అవయవాలన్నీ సమతూకంలో కలవాడు, మిసమిసలాడే శరీరచ్భాయ కలవాడు, 
ప్రతాపవంతుడు, దృఢమైన రొమ్ము కలవాడు, విశాలమైన నేత్తాలు కలవాడు, శ్రీమంతుడు, 
లక్షణమైనవాడు, 


12. ధర్మాన్ని తెలిసినవాడు, సత్యవ్రతుడు, జన హితాన్నే కోరేవాడు, కీర్తివంతుడు, 
జ్ఞానసంపన్నుడు, పవిత్పుడు, వ్రార్భ్సనలను తక్షణమే వినేవాడు, క్రమశిక్షణను పాటించేవాడు, 


13. బ్రప తో సమానమైన సంపత్తు కలవాడు, బ్రహ్మ శతు సంహారకుడు, జీవులను, ధర్మాన్ని 


andhra-telugu 


రక్షించేవాడు, 


14. స్వధర్మాన్ని, స్వజనులను రక్షించేవాడు, వేదవేదాంగాలను క్షుణ్ణంగా తెలిసినవాడు, 
ధనుర్వేదంలో ప్రవీణుడు, 


15. సమస్త శాస్తాలనూ సమగ్రంగా గ్రహించినవాడు, మంచి జ్ఞాపక శక్తి కలవాడు, అమోఘమైన 
కల్పనా శక్తి కలవాడు, అందరిచేత ప్రేమించబడేవాడు, సాధుతత్వం కలవాడు, దైన్యం లేనివాడు, 
విచక్షణ కలవాడు, 


16. సముద్రం పుణ్య నదులనే ఆకర్షించినట్సు, ఎల్లవేళలా తాను సజ్ఞనుల సాంగత్యమే 
పొందువాడు, గౌరవనీయుడు, అందరినీ ఎప్పుడూ సమదృష్టితో, ఆదరంతో చూసేవాడు, 


17. సద్నుణవంతుడు, కౌసల్యకు ముద్బుబిడ్డ, సముద్రం వలె గంభీరంగా ఉండేవాడు, ధైర్యంలో 
హిమవంతునివంటివాడు, 


18. విష్ణువంతటి వీరుడు, చంద్రునివంటి అందగాడు, ప్రళయాగ్నితో సమానమైన కోపము, 
భూమితో సమానమైన సహనము కలవాడు, 


19. కుబేరునివలె ధనవంతుడు, ధర్మదేవతతో సమానమైన ధర్మనిష్ప కలవాడు, 
పరాక్రమవంతుడు, అయిన రాముడు సకల సద్నుణాలకూ నిధి. 


20. దశరథ మహారాజుకు ఇతను మొదటి కొడుకు, అతి ప్రియమైనవాడు. చాలా మంచివాడు. 
అతని సహజమైన మంచి స్వభావం చేత అందరికీ ప్రియమైనవాడు. 


21. ప్రజలను మెప్పించడం కోసం రాజు ఇతనికి యువరాజ పట్టాభిషేకం చెయ్యాలని 
నిశ్చయించాడు. ఈ విషయం అతని భార్య కైకేయికి తెలిసింది. 


22. పూర్వం రాజు తనకిచ్చిన రెండు వరాలను ఆమె ఇప్పుడు కోరింట్‌.. అవి: 1. రాముడు (14 
సంవత్సరాలు) వనవాసానికి వెళ్ళాలి. 2. భరతునికి పట్టాభి షేకం చెయ్యాలి. 


23. సత్యానికి (తన వాగానానికి), ధర్మానికి కట్టుబడిన దశరథుడు తనకు అతి ప్రియమైన 
రాముణ్ణి వనవాసానికి వెళ్ళమన్నాడు. 


24. తండ్రి ఆజ్ఞానుసారం, కైకేయి ఇష్టానుసారం, తన తండ్రి వాగ్దానాన్ని నిలబెట్టడం కోసం 


andhra-telugu 


వీరుడైన రాముడు వెంటనే వనవాసానికి అంగీకరించాడు. 


25. అన్న మీది ప్రేమతో అతనిని సవినయంగా ఆశ్రయించి ఉండే సుమిత్ర ప్రియపుత్తుడైన 
లక్ష్మణుడు అతనిని అనుసరించాడు. 


26-28. రామునికి పాణసమానమైన భార్య, జనక మహారాజుకు మాయ ప్రభావంచేత కలిగిన 
కూతురు సీత సద్గుణవతి, స్పీరత్నం; చంద్రుని రోహిణీ నక్షత్రం అనుసరించినట్లు, రామునితో 
అరణ్యవాసానికి ఉపక్రమించింది. పురజనులు, తండ్రి దశరథ మహారాజు, కొంత దూరం వరకూ 
వారిని అనుసరించారు. 


29-30. గంగాతీరంలో ఉన్న శృంగిబేరపురం వద్ద రథసారథి అయిన సుమంత్తునికి వీడ్కోలు 
పలికి, గుహుని సహాయంతో ఆ నిండుగా ప్రవహిస్తున్న నదిని దాటారు సీతారామ లక్ష్మణులు. 


31-32. భరద్వాజ మహర్షి ఆదేశానుసారం చిత్రకూటం చేరిన ఆ ముగ్గురూ ఒక మంచి 
కుటీరాన్ని నిర్మించుకుని దేవ, గంధర్వులవలి సంతోషంగా కాలం గడిపారు. 


33. ఆ సరికి రాముని వియోగాన్ని భరించలేక దశరథుడు స్వర్శస్ఫుడైనాడు. రాజు మరణించిన 
తరువాత వశిష్టాది ప్రముఖులు 


34. భరతుని రాజ్యం ఏలమన్నారు. భరతుడు దానికి అంగీకరించక, రాముడిని వెనక్కి పిలవడం 
కోసం అరణ్యానికి బయలుదేరాడు. 


35. మహాత్ముడు, సత్యసంధుడు, పరాక్రమవంతుడు అయిన అన్నగారైన రాముడిని 
ధర్మబద్చుడైన భరతుడు యాచించాడు, 


36. "రాజ్యపాలనకు న్‌ అర్కుడివి", అంటూ. అందరినీ సంతోషపెట్టే స్వభావం కల బలశాలి 
రాముడు. 


37. తండ్రి ఆజ్ఞను తిరస్కరించడానికి ఇష్టపడక, తనకు ప్రతీకగా తన పాదుకలను భరతునికి 
అనుగ్రహించాడు. భరతుని అన్నగారైన రాముడు 


38. వీడ్కోలు పలికాడు. ఆ విధంగా తన సంకల్పం ఫలించనందుచేత భరతుడు 


39. నందిగ్గామం చేరి, అచటినుండే, రాముని రాకకై నిరీక్షిస్తూ, జితేంద్రియుడు, సత్య సంధుడు 


andhra-telugu 


అయి రాజ్యపాలన చేసాడు. 


40. ఇక్కడే ఉంటే పౌరుల రాకపోకలు తప్పవనే ఆలోచనతో రాముడు ఆ ప్రదేశాన్ని వదలరి, 
దండకారణ్యం ప్రవేశించాడు. 


41. ఆ మహారణ్యంలో ప్రవేశించిన రాజీవలోచనుడైన రాముడు విరాధుడనే రాక్షసుడిని 
సంహరించి, శరభంగాది మహర్షులను దర్శించాడు. 


42. సుతీక్షుడు, అగస్త్యుడు, సుదర్శనుడు అనే మహర్షులను దర్శించాడు. ఇంద్రుని 
ధనుస్సును, బాణాలను, 


43. ఇందుుని ఖడాన్ని, అక్షయ తూణీరాన్ని అగస్త్యుని వద్బ స్వీకరించాడు. అరణ్యంలో 
నివసిస్తున్న మునులు 


44. వారిని బాధిస్తున్న రాక్షసులను సంహరించమని రాముడిని కోరారు. రాముడు వెంటనే 
అంగీకరించాడు. 


45. అగ్నివలె ప్రకాశించే అక్కడి బుషులకు రాముడు రాక్షససంహారం చేస్తానని వాగ్దానం చేసాడు. 
46. జనస్తానంలో శూర్పణఖ అనే రాక్షసికి ఏ రూపానైనా ధరించే శక్తి ఉంది. (ఆమె బాధను 
భరించలేక) లక్ష్మణుడు (అన్న ఆజ్ఞానుసారం) ఆమెను (ముక్కు, చెవులు కోసి కురూపిగా 


చేసాడు. 


47. ఆమెకు కలిగిన దుఃఖానికి ఆగ్రహించిన రాక్షసులు, ఖరుడు, త్రిశిరుడు, దూషణుడు 
రామునిపై దండెత్తారు. 


48. యుద్భంలో రాముడు వారిని, వారి అనుచరులనూ, ఇంకా జనస్మానంలోని 


49. 14000 రాక్షనులనూ హతమార్చాడు. తన బంధువుల మరణ వార్తను ఎన్న రావణుడు 
మండిపడ్డాడు. 


50. తనకు సహాయం చెయ్యమని, మారీచుడనే రాక్షసుడిని ఆజ్ఞాపించాడు. ఈ పని చేయవద్దని 
నచ్చచెప్పుడానికి ప్రయత్నించాడు మారీచుడు. 


andhra-telugu 


51. "బలవంతుడైన రామునితో మనకు విరోధం తగదు" అని. అవసానకాలం దగరకు వచ్చిన 
రావణుడు అతని మాటలను పెడచెవిన పెట్టాడు. 


52. రావణుడు మారీచుని వెంటబెట్టుకుని రాముడు నివసించే ఆశ్రమానికి వెళ్ళాడు. 
మారీచుడు రామలక్ష్మణులను మాయ చేసి దూరంగా తీసుకుపోగా, రావణుడు రాజకుమార్తె 
అయిన సీతను అపహరించాడు. 


53. సీత అపహరింపబడిన వార్తను విని, జటాయువు ఆమెను రక్షించే ప్రయత్నంలో గాయపడి, 
ప్రాణం విడువటం చూసిన రాముడు దుఃఖం పట్టలేక కన్నీళ్ళు కార్చాడు. 


54. అంతటి పట్లరాని దుఃఖంలోనూ కూడా, శ్రదృగా జటాయువుకి దహన సంస్కార విధులను 
నిర్వహించాడు రాముడు. 


55. సీతకోసం వెతుకుతూ ఉన్నప్పుడు వికృత మైన రూపంతో ఉన్న కబంధుడనే రాక్షసుడిని 
చూశాడు. 


56. రాముడు అతనిని సంహరించి, దహన సంస్కారం చేసాడు. ఆ రాక్షస శరీరంలో ఉన్న 
గంధర్వునికి శాపవిమోచనం కలిగి స్వర్గానికి వెళ్ళాడు. అతను రాముడికి ధర్మచారిణి అయిన 
శబరిని దర్శించమని సూచన చేసాడు. 


57. శబరి యొక్క భక్తిని, గుణగణాలను రామునికి వర్శించాడు. 


58. శతుసూదనుడు, దశరథ పుత్తుడు అయిన రాముడు శబరి పూజలను ఆదరంగా 
స్వీకరించాడు. పంపానదీ తీరాన హనుమంతుని కలిసాడు. 


59. హనుమంతుని మనవిని మన్నించి సుగ్రీవుడిని కలిసాడు. 


60. బలవంతుడైన రాముడు సీతాపహరణ వివరాలను సుగ్రీవునికి తెలియపరిచాడు. అది విన్న 
సుగ్రీవుడు 


61. ఇష్టపడి అగ్ని సాక్షిగా రామునితో స్నేహం చేసాడు. పిమ్మట వానరరాజైన సుగ్రీవుడు తనకు 


62. వాలితో గల శత్పుత్వాన్ని రామునికి వివరించాడు. రాముడు వాలిని వధిస్తానని సుగ్రీవునికి 
మాటిచ్చాడు. 


andhra-telugu 


63. సుగ్రీవుడు రామునికి వాలి యొక్క బలపరాక్రమాలను వర్శించాడు. వాలిని వధించే శక్తి 
రామునికి లేదేమోనని సందేహించాడు. 


64. వాలి సంహరించినటువంటి పర్వతమంత ఎత్తు ఉన్న దుందుభి అనే రాక్షసుని అస్మిపంజరాన్ని 
రామునికి చూపించాడు. 


65. చిరునవ్వు నవ్వుతూ రాముడు తన కాలి బొటనవ్రేలితో ఆ అస్ఫిపంజరాన్ని పూర్తి పది 
యోజనాల దూరం పైకెగిరి పడేలాగ తన్నాడు. 


66. అదొక్కటేకాక, ఏడు మద్దిచెట్లును ఒకే ఒక బాణంతో ఛేదించాడు. అవి చాలా దూరం 
పైకెగిరి క్రింద పడ్డాయి. 


67. ఇవి చూళాక సుగ్రీవునికి రామునిపై విశ్వాసం కుదిరింది. రాముని వెంటబెట్టుకుని సుగ్రీవుడు 
కిష్కింధకు వెళ్ళాడు. 


68. బంగారు వర్శంతో మిసమిసలాడుతున్న సుగ్రీవుడు సింహంలాగ గర్బించాడు. ఆ శబ్బం విని, 
వాలి యుదానికని వెలుపలికాచ్చాడు. 


69. సుగ్రీవునితో యుద్భమనేసరికి తార (వాలి భార్య) అనుమానపడింది. (వెళ్ళవద్దని వారించింది, 
కాని వాలి వినలేదు). యుద్దంలో ఒకే బాణంతో రాముడు వాలిని వధించాడు. 


70. ఆ విధంగా తన మాట ప్రకారం వాలిని యుద్భంలో చంపిన రాముడు సుగ్రీవునికి కిష్కింధా 
రాజ్యాన్ని అప్పజెప్పాడు. 


71. ఆ వానరరాజు (సుగ్రీవుడు) తన వానరులనందరినీ సమావేశపరచి నలుదిక్కులకూ వెళ్ళి 
సీతను వెదుకమని ఆజ్ఞాపించాడు. 


72. సంపాతి అనే గ్రద్ప ఇచ్చిన సూచన ప్రకారం బలవంతుడైన హనుమంతుడు ఎగిరి వంద 
యోజనాల వెడల్పు గల సముద్దాన్ని దాటాడు. 


73. రావణాసురుడు పరిపాలిస్తున్న లంకా పట్టుణాన్ని చేరి, అక్కడ అశోకవనంలో రామధ్యానంలో 
ఉన్న సీతామాతను దర్శించాడు. 


andhra-telugu 


74. సీతమ్మకు రాముని ముద్రికనిచ్చి, అతని క్రేమవార్తను తెలిపి, ఆమెను దుఃఖం నుండి 
ఓదార్చాడు. ఆ వనం యొక్క సింహదారాన్ని బ్రదృలు కాట్రాడు. 


75. ఐదుగురు సేనాధిపతులను, ఏడుగురు మంత్తుల కొడుకులను, శూరుడైన అక్షుని 
(రావణుడి కొడుకు) సంహరించిన పిమ్మట, ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రుహ్మాస్త్రంచే 
కట్టుబడ్డాడు. 


76. ఏ ఆయుధాలూ అతనిని గాయపరచని కారణంచేత రాక్షసులు, ఇతనికి బ్రహ్మ, ఇతర 
దేవతలూ ఇచ్చిన వరాలెన్నో ఉన్నాయని గ్రహించారు. (అతనిని రావణుని ముందర నిలబెట్టారు). 
వారు పెట్టిన బాధలనన్నిటినీ హనుమంతుడు ఓర్చుకున్నాడు. 


77. లంకానగరాన్ని తగులబెట్సి, సీతమ్మను మరొక్కసారి ఓదార్చి, రాముని వద్బకు తిరిగి 
వచ్చాడు హనుమంతుడు. 


78. మూడుసార్లు రామునికి ప్రదక్షిణం చేసి, "చూళాను సీతను", అని వార్తను తెలిపాడు. 
79. సుగ్రీవుని (సైన్యంతో సహా) వెంటబెట్టుకుని రాముడు సముద్రతీరం చేరాడు. (దాటడానికి 
దారినిమ్మని ప్పార్మించాడు. సముద్రం సహకరించని కారణంగా) సూర్యునివలె శోభిస్తున్న రాముడు 


బాణప్రయోగం చేస్తానని సముద్రుడిని బెదిరించాడు. 


80. నదులకు పతియైన సముద్రుడు దేవతారూపంలో ప్రత్యక్షమై నలుని సహాయంతో వంతెన 
నిర్మించి, సముద్దాన్ని దాటవచ్చని సలహా ఇచ్చాడు. 


81. ఆ ప్రకారంగా లంకను చేరి, రావణుని యుద్భంలో వధించి, సీతను తిరిగి పొందిన రాముడు, 
సీత్ర శీలాన్ని శంకించాడు. 


82. వేలసంఖ్యలో ఉన్న సైన్యానికి ఎదురుగా రాముడు తనతో పలికిన పరుషవాక్కులను 
సహించలేక, అగ్నికుండంలో దూకింది సీత. 


83. అగ్నిదేవుడే స్వయంగా సీత యొక్క పవిత్రతను పొగిడి ఆమెను సురక్షితంగా రామునికి 
సమర్పింపగా, రాముడు ఆమెను సంతోషంగా స్వీకరించాడు. దేవతలు రాముని స్తుతించారు. 


84. రావణ సంహారంతో ములో కాలలోని సమస్త జీవరాశులు, దేవర్షి గణాలు, జడ పదార్దాలు 
కూడా నంతోషించాయి. 


andhra-telugu 


85. రాక్షసరాజైన విభీషణునికి లంకారాజ్య పట్తాభిషేకం జరిపించి, తాను సంకల్పించిన కార్యం 
సఫలమవడంతో రాముడు సంతోషించి, విశ్రాంతిగా ఊపిరి పీల్చుకున్నాడు. 


86. దేవతల వద్బ అనేక వరాలను పొంది, దేవతావిమానమైన పుష్పకాన్ని ఎక్కి, రాముడు 
వానరులతో, బంధుమిత్ర సమేతంగా అయోధ్యకు ప్రయాణమయ్యాడు. 


87. దారిలో భరద్వాజాశ్రమంలో ఆగి, భరతునికి తమ రాకను తెలియజేయమని హనుమంతుని 
దూతగా పంపించాడు. 


88. సుగ్రీవ సహితంగా మరల పుప్పకవిమానాన్ని ఎక్కి, (దారిలో సీతమ్మకు జరిగిన విషయాలన్నీ 
ముచ్చటలు చెప్తూ రాముడు నందిగ్హామం చేరాడు. 


89. నందిగ్చామంలో తమ తాపసవేషాలను విడిచిపెట్టి, తమ్ములతో సహా పరమపావనుడు, సీతా 
సమేతుడైన రాముడు, రాజోచితమైన వస్తాభరణాలను ధరించి, అయోధ్యలో పట్లాభి షిక్తుడై 
తిరిగి తన రాజ్యాన్ని మరల పొందాడు. 


90. ఆయన పరిపాలనలో లోకాలన్నీ సుభిక్షంగా, తృప్తిగా, బలంగా, నిర్భయంగా, ఆరోగ్యంగా, 
ఆనందంగా, ధర్మంగా, శాంతిగా కాలం గడిపాయి. 


91. (రామరాజ్యంలో) పుత్రశోకం, వైధ వ్యం, దుళశ్ళీలం అనేవి లీవు. స్త్రీలందరూ పాతివ్రత్యాన్ని 
పాటించారు. 


92. అగ్ని ప్రమాదాలు, తుఫానులు, సుడిగాలులు, వ్యాధులు లీవు. 


93. ఆకలి బాధ, దొంగల భయం లీవు. నగరాలలోను, రాష్ట్రాలలోను పాడిపంటలు సమృద్దిగా 
ఉన్నాయి. 


94. సత్యయుగంలోలాగ అందరూ ఎల్లప్పుడూ సుఖంగా, సంతోషంగా ఉన్నారు. రాముడు 
లెక్కలేనన్ని అశ్వమేధయాగాలు చేసాడు. బంగారం, 


95. గోవులు, ధనము, అర్హులైన బ్రాహ్మణాదులకు విరివిగా దానం చేసాడు. ఈ సత్కార్యాలచేత 
బ్రహ్మదేవునికి రాముడు ప్రీతిపాత్తుడయ్యాడు. 


andhra-telugu 


10 


96. శతవిధాలుగా రాముడు రాజ్యవంళాలను, రాజ్యపరిపాలనను ధర్మమార్స్శంలో తీర్చిదిద్దాడు. 
నాలుగు వర్గాల జనులనూ తమ తమ స్వధర్మపాలనకు పురికాల్పాడు. 


97. పదకొండువేల సంవత్సరాలు ధర్మపరిపాలన చేసిన పిదప రాముడు తిరిగి తన స్వస్మ్థాన మైన 
వైకుంఠాన్ని చేరుకున్నాడు. 


98. ఈ చరిత్ర చాలా పుణ్యప్రదమైనది. పాపాలను పోగెట్సే శక్తి కలది. వేదసమానమైనది. ఈ 
రామచరిత్రను చదివినవారి పాపాలన్నీ క్షయ మైపోతాయి. 


99. ఈ పవిత్రమైన రామాయణ గాథను చదివినవారు మంచి సంతానంతో, బంధుమిత్తులతో, 
సుఖశాంతులతో ఆరోగ్యంగా జీవించి, చివరకు స్వరాన్ని పొందుతారు. 


100. దీనిని చదివిన బ్రాహ్మణుడు పండితుడవుతాడు; క్షత్రియుడు రాజవుతాడు; వైశ్యుడు 
లాభాన్ని పొందుతాడు; శూద్రుడు 


గొప్పవాడవుతాడు. 


101. ఫలశ్తుతి: పుణ్యప్రదము, పాపహరము, సదా మంగళకరము, విజ్ఞాన దాయకము, భక్తి 
ప్రదము, మాయామోహ నివారకము, పవిత్రము, నిర్మల ప్రేమపూర్ణము, శుభము అయిన ఈ 
రామచరిత్రను భక్తిశ్రదృలతో పఠించినవారు భయంకరమైన సంసారాగ్నిచే దహింపబడక, మోక్షాన్ని 
పొందుతారు. 


వాల్మీకి మహర్షివే రచింపబడిన, ఆదికావ్యమైన శ్రీమద్రామాయణం లోని ప్రథమ సర్గమైన సంక్షేప 
రామాయణము సమాప్తము. 


andhra-telugu 


